UNIVERSAL 
LIBRARY 


OU 204768 


Advddl | 
IvVSdAIAINN 


పాతపాటలు 


చేకుమళ్ల _ కామేశ్వరరావు (బి. ఏ.) 


చేక్షరించినవి. 





ఇండియా (పింటింగ్‌ వర్‌? 
మదరాసు. 


1930 


ఉపోదాతము 
న 


ఈ పాతపాటలు నాెపెద్దకుమారుడణు శ₹కుమళ్ళ కామేశ్వర 
రావు (బి. ఎఎ) కష్టపడి నేకరించినవి. ఆతనికి చాలకాలమునుండియు 
నిట్టిపాటలను, సామెతలను, కథలను జాతీయములను (1610005) 
కూరి యుంచుకొొనుట యొక యభిమాన కాగ్య ముగా ను) డెను. ఈ 
పాతపాటలలో చాలవఆకు నాతల్లి గారి నోటనుండి (వాసికొ నెను. కొన్ని 
టిని విజయనగరమునందునుుు మరికొన్నిటిని “నెల్లూరునందును సంపా 
దించెను, 

ఆశను సుమారు రండు వేలక ౦కు చెక్కుడుగా, తెలుగు సామె 
తలను, లోకో కలను సమకూర్చెను. ఇవిగాక ఆంధజాతీయములు 
(Telugu 16410008) చాల ఉన్నవి, ఈజాూతీయములు చాల్యశాద్యకే 
ముగ నుండును. (బాహ్య్మూణులు (బావ్మా తరులు, స్టీంలు పురుషులు 
మున్నగువారు మాట్లాడుచున్నప్పుడు న్వథావసెద్ధముగానుు అనాలోచి 
తముగాను వారి సంభాషణలయందు వాడుక చేయబడు (పత్యేక విల 
కణ (ప్రయోగములు వీనియందు గాన్సించుచు డును. వీని నన్నిటిని 
స_ధానించుట కినను *'చాలకాలము నిరాడంబరమైన పర్మిశళమ చేయవల్సు 
నిచ్చెను. 

ఆతను నేక రించిన భాసావస్తు సముచాయములో పాతపాటలను 
మాత్రము (పన్తుతము పు_స్తకరూపమున మదించి (పకటించినాడు, 
ఇదిలి జోలపాటలను (పచురించుటకు ముఖి కారణము లేపనిన=-- 


(౧) శిశు పోషణచే నడు తలిదం[ డులగు యూపతీయువకులు తవు 
పిల్లల నో దాయ్చటకును, ఉబునుపుచ్చుటకును, నిద్దుగ పెట్టాటకును, యీ 
జోలపాటలను పాడిన "నెక్కువ యుపయోగముగా నుండును. 


క] 

(౨) (పన్తుతము [పాథమిక పాఠశాలలలో జదువుచున్న బాలు 
గకును, బాలిశలకను వాచకపు_సుముల నసేకులు విద్యాధికులు (వాయు 
చున్నారు. అట్టి వాచక ఫు_స్తకములలో శిశుతరగతి కుపయోగించెడు 
పాఠములు ముఖ్యముగా బాలగీతములు (Nursery Rhymes) రూప 
ముగా నుండుట చాల మంచిదని అనుభవైక శేద్యమైన విషయము, 
కావున వాచకపు_స్తకములను (వా సెడు యూపాభాషయు వీవోలపాటల 
నుండి నలసినవాని "నేర్చి తీసికొనవచ్చును. ” 

(3) ఆం ధజాతీయత సర్వతో ముఖముగా నభివృ ద్ధిబొ'దుటకు 
ణనసామాస్యమందున్న య లేఖ్యపాగంపర్య విద్య (Traditional lore) 
నశింపకుండా జూగత "పెట్టవలసి యున్నది. 

పెన జెప్పిన కాగణములచేత నిటువంటి పాతపాటలను వాలగీతాఖి 
మానులు నంపా-ంా-చి (పచురింతురుగాక ! 


_-- శేకుమళ్ని అచ్యుత రావు; యం.ఏ, యల్‌. శి, 
౧౯౯ 


పాతపాటలు - సం (గహతత్వము 


ఈ పాతపాటలు డ్రీఫురుషులు పాజెడు విధము 
APD (వాయబడినవి. కాపు ననే పదములకు లేనిపోని దీర్ల 
ములు [హాస్వములు చర్పబడియాన్న వి. ఈరీతిగా నున్నో 
గాని వాటిని పాటలుగా పాడుకొనుటకు వీలువేను. 
ఇప్పుడున్న నూపములో (గ్రావ్యముకూడ మి[శమైయు 
న్నది. పాశుక్రొనుటకు పనికిరావలెనన్న ఈ రూవే 
యుండవలెను. 


ఈ సాటలమొక్క_ లతుణము ద్భోపద లతుణము 
నకు సరిపోవుచున్నడది. కొంతకొంత భిన్నముగా నున్నను 
మొ _గేముమోద. దపసన లత్షణమనియే చెప్పనచ్చును. 
సరియెన యతులు చాలమట్టునకు గలవు, _ -ఈనియమము 
లక్కొ_డక్క_డ నష్టమగుటకు కారణములు : పాడెడు సే 
పురుషులు అజగ శచే చేసిన మాగ్ఫులు, సహాజముగా 
నట్టి నియమములు కుదురని-వోట బలవంతముగా బొప్పి 
కుండుటయు ఈ పాటలు (గంథములషపై లిఖింపబడిసవి 
గాకుంనుటుయు. మనుష్యుల జ్ఞ సయందే యున్న విట 
చేత నిట్రిభేదములకు మరింత అవకాశము కొలదుగ డా. 


ఈపాటలయందు పూర్వకాలమందలి వ్యకి, స్థితి 
కుటుంబ సిత పెక ఆచారములు, అలవాట్లు, దేన్త 
సిత్కి మొదలగునవి పెక్కు_ (పకట మగుచున్న వి. 


లి 


ఏటిలో కొన్నిటిభావమును తెలిసికొనుట కష్ట 
ముగానున్నది. అవి పుట్టిననాటికి నేటికిని గలిగిన భాషా 
విషయికమగు మార్పులే అందుకు ముఖ్యకారణము. 
కొన్నికొన్ని అర్థ ములేనిపాటలు (Nonsense Rhymes) 
కూడ కావచ్చును. ఈపాటలలో కొన్ని మిగుల ఆశ్చర్య 
కరముగను, రసవంతముగను ఉన్నవి. 


ఈ పాతేపాటలను కవనము చేసినవా రవరో 
మనకు తెలియదు. ముందైన తెలియుననునట్టి చిన్నెలు 
కానరావు. చోలపాటలను పణతిపాటలను చేసినవారు 
లే యగుదురని అందలి శిశువిషయకమగు మృదుభావ 
ములవలన స్ఫురించుచున్న దెం 


ఈ పాటలను తొలుత '“భారతి లో (ప్రకటింప 
నవకాశమిచ్చిన భారతీపత్రికాధిపతులకు నేనెంతయు 
కృతజుడను. 

ce 


6_1_ భష. 


"కేకుముళ సుర ఖే 
చెన్న పురి. వ్ర బి కె శ రావు 


పాతపాటలు 


అలకా వారానికే 


1. వోలపాటలు 


౮ 
ఊఊ చక్క. వూగచే వుయ్యాలచేరు 
పా డక్క_ నిద్రపోడు పట్టి అబ్బాయి. 
అ 
విశాఖపట్నాన విసిరింది గాలి 
వింజరపుశేవున్న తేలింది వాడ 
వర్తకుడి వేశేమి వాడ నేేమి 
వాడలో పోసిన్న దినుసు చే-రేమి 
శ రృకుడు అబ్బాయివాడ నా వాడ 
వాడలోపోసిన్న దినుసు ముత్యాలు, 


న. 


చా 
ఇంతంత దీపము య్య వెలుగు 


ఈశ్వరుడి చందమామ జగ తె వెలుగు 
గోరంత దీపమ్ము క్రొండల్ల వెలుగు 
గోపాలంకృషమ త మందల వెలుగు 

౯3 మిత్‌, 


పాతపాటలు 


మాడంతదిపమ్ము మేడలకు వెలుగు 
మారాజు అబ్బాయి మాక వెలుగు, 


జు 
సూర్యుడు చంద్రుడు అన్న దము ఆకు 
సూటిగుజాలెక్కి_ జూదమా డేరు 
అచ్చాయి తమ్ముడు అన్నద మ్యుుల్తు 
లక్క_.పానా లెక్కి. అక్క. రాసేరు. 


1 
వటిగటూమిోావ సంధ్యలు వార్పు 
ఎఅన్ని చినవాడు ఎవరి అబ్బాయి 
నాగగంధపు చెనులపోగు లున్నాయి 
నా 'మేనఅల్తుడు రార అబ్బాయి! 


a 
hl 
న్‌ 


వటిగట్టూమిోవ కరివేప చెట్టు 
గాలివానవచ్చి కొమ్మ లల్లా డె 
కొమ్మలల్లాడనే గొలుసు లల్లాడె 
కొనికొన్ని ము త్యాలచేరు ఎల్లా డె 
ఆచెట్లపై నుండి అజబ్చాయిరాగ 
బంగారుతీలపాగ చెంగు లలా డ. 
ce 

వవాడ వెళ్ళేను నీవు అబ్బాయి 
ఎవ్వరు కశ్తురు మువ్నల్తు కాళ్ల 


పా-త పాటలు 


కలవారిపట్లాని గారాములాని 
కం'చారి కశుణ కంచుమువంలు 
6౬ నెం 
తనతోడి పట్రాని తనకు ముడాని 
అన్నయ్య క Ex వెండిము వల్లు. 


mn 


చిక్క్యూ_డు పువ్వెరుపు చిలకము క్కెరుపు 
చిగుచెరుపు చింతల్ల దోరపం గౌరుపు 
రక్కి_సపంఈరుపు రాగిచెం బెరుస్తు 
రాచవారశ్తలో మాణిక్య మెరుపు 
తాయెరుపు త లెన వారిలోని 


ద 
హల 
(ons 


వనుగు యెక్కి_య్య ఓరాజురాగ 
ఏకదివాణమ్ము యెవరి లో గీలి 
పల్లకి ౨కి, య్య సీరాజు రాగ 
బుంగారు తలుపుల్లి యివరి లోగీలి 
అందలా కెక్కి_యెో్ట్‌ ఒరాజు రాగ 
అద్దాలతీలుపుల్తి యెవరి లోగీలి 
వనుగ యెక్కి_య్యె అచ్చాయిరాగ 
వకదొవాణమ్ము వదినె లోగీలి 
పల్ల కీరా క్కి యె అచబ్బాయిరాగ 
బంగారుతలుపుట్ర వదినె లోగీలి 


పాతపాటలు 


అంవలా లెక్కియ్యె అబ్బాయిరాగ 
అజ్రాలతలుపుల్లి వదినె లోగీలి. 
౧౦ 
గంధము తీసిన్న సాన చల్లన్న 
సభలోన అచ్బాయిమాట చల్లన్న 
ఇండూవ తీసిన్న నిచ్చు చబ్దన్న 
ఇంట్లోన అమ్మాయి కడుపు చల్లన్న 
౧0౧ 
గొ పాలకృష్టమ్ము పెళ్ల య్యెనాడు 
క 
మాయింటి అబ్బాయి పెళ్ళ య్యెనాడు 
మల్లెలు పూచేయి మొగ్గలేకుండ. 
a) 
ఉయ్యాలలో బాల వుగ్గు శేడి స్తే 
ఉత్తమా 'యేశోద వూచి వుగ్గాయ్యి 
పల్ల కలో జాల పాల కేకు స్తే 
బలభ[ద మాలవ్మీ పాడీ వాలొయ్యి 
వటిక్కి కాలూవ యెంతదూరమ్ము 
యె త్తిపెంచినతల్లీ కెంత మోహమ్ము 
కాలువ నీళ్ళన్ని కడుసము్ముద మాయె 
కడ లేనివోహమే కన్న తల్లీ కి. 


పాతపాటలు 


ere 
డేరిక్కి_ ఉద్యోో్టోగ రాజు వచ్చేడు 
విడిమట్టు చూపండి విందు నాయిల్లు 
డారిక్కి_ ఉదోోగరాజు అబ్బాయి 
విడిమట్లు సీయిల్లు విందు నాయిల్టు. 


OE 
ఆటల్లు పాటల్లు అ తవారింట 


అతి రాచచిటిపనులు అమ్మగారింట. 


౧౫ 
తోటాకూరా చెట్పయ్యవ'లెను 
దొగ్నలి పెరిగింది దొడిముందార 
'రాచాయింకూ కన్నె య్యవ లెను 
అచబ్బాయియింటి కే వచ్చింది కన్నె. 


ap tn 
చిక్కు_జాకూామోాన చిలక వాలింది 
చిల కెక్కి. ఓరాజు చిక్కివున్నాడు 
అకిటాూకూామోద హాంస వాలింది 
హం సెక్కి. ఓరాజు అమిరివున్నాడు 
క్రొబ్బ రాకూమోద గోర వాలింది 
గోరాక్కి_ ఓరాజు కోరివున్నాడు 
మామిడాకూమోద వుంచు వాలింది 
మం చెక్కి. ఓరాజు పాంచివున్నాడు 


పాతపాటలు 


గుమ శ్రజాకూమిోద గువ్వ వాలింది 
గువ్వెక్కి. ఒరాజు గూడొగ్గినాడు 
చిక్కు_డాకూమోద చిలుకఅచ్బాయి 
చిలకక్కి_ అమ్మాయి చిక్కి-వున్నాది 
అరిటామామోాద హంసఅబ్బాయి 
హాం సెక్కి_ అమ్మాయి అమిరివున్నా ది 
కొబ్బ్స రాకూమోద గోర అఛ్చాయి 
NS చెక్కి_అమ్మాయి కోరివున్నాది 
మూామిడాకూ మోద మంచు అబ్బాయి 
మం చెక్కి. అమ్మాయి పాంచివున్నాది 
గుమ్మిడా కామోద గువ్వ అబ్బాయి 
గువ్వెక్కి. అమ్మాయి గూ శొగ్గినాది. 


క్త 
-వేసంగి కాలాన ఓ పెల్లి కొడకా, 
వేపతోరణాల నీడనే రసి శ్ర 
మాయింటి అబ్బాయి పెళ్ళ య్యెనాడు 
మూామిడితోరణాలు మరి దూరిరమ్మిం 


౧౮ 
చజేవుడీగుళ్లోను దేవు డాడేని 
"బేవే్యదసభలోన జూద మాడేని 
పరమేశ్వరుడు గుళ్లోను పాము లాడేని 
చణతి నా నట్రింట బాల లాడదేని. 


పాతపాటలు 


౧౯ 
విల్సి పిల్లి పిల్లి పిల్ల లకుతల్తి 
పలేరు ముళ్ల ౬ లో పాలిచ్చిపోనె 


పి లికి పాలోసి పలెలకు బంపి 
ఇత, 


అస్నాయికి పాలోసి ఆడుకో బంపు. 


20 
పి నండరు వున్న విసరచేగాలి 
రచ్చ నెందరువున్న రాదమ్మ నాన 
నా చిన్న అబ్బాయి పిధి నిలుచుం కే 
మొగ లీఫువ్యులగాలి ము త్యాలవాన. 


wa 
చిలక లా డేనమ్మ హంస లాడేని 
పావురా లాడేని పందిళ్ళే లోన 
చిలక నాఅబ్బాయి హంస అమ్మాయి" 
పావురం కుజ్రవాడు పందిళ్లలోన. 


ట్‌! 
విల్రెవుకన్నుల్తు వీరపువ్వుల్లు 
అ'బ్బాయికన్ను లు కలువ శేకుల్లు 
కలువచేకులవంటి సీ కన్నులాకు 
-కాటుక్‌లు పెట్టి చే నికు అందము. 


పాతపాటలు 


5 
ఏడవకు వడవకు వెళ్తీనాతం డి 
ఏడి"స్తె నీక భ నీరు కాారేని 
నీళ్లూను శారి తే చేచూడలేను 
పాలై నకారవే బంగారుకళ. 


D౪ 
చింత చెట్టుకింద చిటిబామ్మరిళ్ళు 


వాటికీ వాకిళ్ళు బోరుతలుపుల్లు 
బోరుతలుపులకింద పొందె నమేడ 
ఆ మేడనున్నాయి యిద్దరుహంసల్లు--౪ మద. 
ఆయిద్దరు హంసల్ల జమ కరత యిద్దరు. 
రాచిలకఅచ్బాయి రంభఅమ్మాయి_రాచిలక, 
ఛిలకలకు చెలికాడు తానుఅ బాయి - చిలక లకు 
హాంసలకు చెలిక తే తాను అమ్మాయి. 

అ 90 
అచ్బాయిమామల్లు యెటువంటి వారు 
7వికిచెవికి బారెడెసి పోగుల్ల వారు చెవికి. 
అంచుపంచెల వారు అంగీలవారు--- అంచు. 
పట్టుపంచలవారు పాగాలవారు---పట్టు. 
పెసరకాయలవంటి పెదిమెల్ల వారు పెసర 
కొందికాయలవంటి కనుబొములవాను____కంది, 
మిరపకాయలవంటి మొోసాలవనారుమిరప. 


పాతపాటలు 


D౬ 
తామల పాకులమోాద లేకల్లువాసీ 
తమ్ము డంవీనా జె తనముద్దుమాట 
తనముద్దుమా టొకటి దబ్బపండొళకటి 
“నాచిన్న తము గాడు రార అబ్బాయిలే 
9౭2 
గోరింటపువువంటి కొడుకు నెత్తుకొని 
బాలింత నచ్చింది బావినీళ్ళ క్కు. 
వచేది బాలింత ఎంత చక్క_ందొ 
మా చిన్ని పట్టుచీర మణవలకు పసుపు 
కళ్ళదీ కాటుక పళ్ళదీ యెరుపు 
మావాడ బాలీంత అచబ్బాయితల్లి. 
9౮ 
తూర్పున్న అబ్బాయి యిల్లుక ల్లుశు 
దూలాలుమోా సేరు దూదిపరుపుల్ల 
పడమటను అబ్బాయి యిల్లుక కుడు 
పుల్లు మోసేరు పాలశకావిళ్ళ 
చతు ణాన్న అబ్బాయి యిలుక కును 
M0 ౪) 
దండెలు మోసేరు ధనముపెశుం 
Cw) eM 
ఉత్తరాన అబ్బాయి యిల్లుక కుడు. 


. © + 9 ఇ 


10 


పాత హాటు లు 


59౯ 

'తాతల్తు గట్రిన్న ధర శౌలల్లు 
అవ్యల్లు అలికిన అఆరుగుల్ల మాడ 
ము_త్తవ్వలు పెట్టిన ముగ్గుల్లమిోాద ఇ 
కూూచోర అబ్బాయి కుదిమట్టుగాను___కూ. 
ఊచవే అమ్మాయి వుయ్యాలచేరు___ఊచవే 
పాడ వే అమ్మాయి బలగమందర్ని పాడ వే. 
ధరణ్‌చే రట్టుకొని తనవార్ని పాడె.__ధరణి 
భూమిచేరట్టుకొని పుతుణి పాడె 

0 
ఊరీముందర డేర లెవ్వరివి 
ఉత్తమా బిరుదుల్ల శా జెన్వరమ్ము 
ఉఊరిముందర డేరల్లుమావి 
ఉత్తమా బిరుదుల్ల రాజు అబ్బాయి, 

Ca 
ఆయిఆయిఆయి ఆపడలుగాయి 
చిన్న వాళ్ళనుకాయి (థీ వెంక కుశ 
గాయిగాయిగాయి ఏదమ్మగాయి 
అంగళ్ళ ఆ డేటి అబ్బాయిని గాయి 
పోలేరమ్మా పొత్తుళ్ళుగాయి 
ఫాత్తుళ్ల నాడేటి అబ్బాయి గాయి. 


పాతషపాటలటలు 11 


349 
చిన్నారిపాచికలు మావిలోగిళ్లు 
చిన్న బాలా ఆడు చినజాలలతోడి 
బంగారు పాచికలు నూవిలోగిళ్ళు 
చాలలాజేరు మా అబ్బాయి తోడి. 


6 6 
కోటంత చేవుడికి మేటంతప(తి 
(బహ్మంత ఆయుస్సు నీకు నా బాబు. 

_ 
జోలల్లుపాడి తే జొన్న ల్లుపండు 
వోేోలలకు బ్‌ 'నబువ్వ నీకు వరిబువ్వ 
వడ్చెటి అబ్బాయికి యెక్ష్రావువాలు 
నాచిన్న అబ్బాయికి నల్లావుపాలు, 

Sr 
SE నూరెల్ల రట్టు 
తేర మా అబ్బాయికి ముత్యాలబొట్లు 
ము'త్యాలబొట్టు] నూడు చేకల్లు 
రత్నాలబొట్లుకీ 'రావి-రేకలు 

ళా రలు 
క హాల పంల న వారి మామల్లు 
మాణిక్యాలు సొవీంచిన వారి బాబుల్లు. 
2 


12 


అప్పి నికొటినకొీు వూాల రటు 
2 6 ర M౧ se; 
"లేశ మా అబ్బాయికి తేనెగాజుల్లు 
ముత్యాలబొగటి పటు-బీర గటి 
S919) శ్‌, కం, 
ముదువచ్చింది మా అఛ్చాయిమోము.__ముదు, 
డ్‌ ద 
అదమతోచిండి వదిమామలకు___అదమను. 
రుషా EY (Coys an 
మేలిమై తోచింది మేనమామలకు._. మేలి. 
మేనమామలముదు మేలిమ్మిము స మేన. 
we) వ Un 
తాతలకు తనచిట్లి అభ్బాయిముద్దు 
ce 
చిట్టి నాల బాయి చిరుముగము సూచి 
సిగుపడి చం(దూడు పౌడవజాలాను. 
ren 
ముదుల్లు ముస-ల్లు ముచ్చికాయల్లు 
Ci J 00 7 (౧౪) 


ళ్ళ) 


అమ్మాయి ముల్లు గచ్చ కాయల్లు, 


11 ఆటపాటలు 


రా 
నుడుగుడుగుంచం గుండా రాగం 
వాములపట్నం పడగారాగం 
అ ల్హారిచెవులో స స్తే 
యాతా వాటు 

5650 

లగ కొంగ నోళ్ళు 

రంగడిచెటి రాళ్ళు 
నాచేతి పూలు. 

రా 
ఏవుగవూ | ఏనుగు 
ఏవూ౫ిలిం ేనుగు 
మావూరొచ్చిం -దేషుగు 
మంచిసిళు తాగి చేసనుగు, 


చెమ్మచెక,,_ భారడేసి మొగ 
NN 
అట్లు పెయ్యంగ ఆరగించంగ 
ముత్యాల చెన్ము చెక్క ముగు లెయ్యంగ 
౧ 
గాక్నాఅణము శై చేకూ రంగు లెయ్యంగం 


14 


పాత షహాలబులు 


చావాభఛొవా ప రు 
లు 
సెకు గుదులు గుదేరు 
టు (ఎ 


పట్రిముంచం వేసేరు 


ప్రా కగుదులు గుదేరు 

నూణకే ne వేసే 

నూసుగువులు గుదేరు. 
Nu) సల 


న 


అర 

చుట్లు చక్క-౦దమ్మ చక్కి_లపుచుట్లు 
మూాలింత చక్క_ం౦ది ఓఒరాచదేవి! 
పండు చక్క.౦దమ్మి పనసయ్యపండు 
'చాలింత చక్క_౦ది ఓరాచ చేవి! 
ఆకు చక్క_౦దమ్మ తొమల్ల పాకు 
అయిదువ చక్కొ_ంది ఓరాచచేవి? 
కొమ్ము చక్క-౦దడన్మూ గోరంటకొవు 
కొవునాలు చక్కొ_ం౦ంది ఒరాచబేవి! 
పోక చక్క_౦దవ్ము బొబ్బీల్లి పోక 
బోగపుది చక్క_ండది ఓరాచచేవి ! 


౪౫ 
ఓీయిఓయిఓయి ఓకాపు వీల! 
తాటిమేకచల్ల తాగడే గొల్ల 
నిన్న మొన్న టిచల్ల నేటికి పుల్ల 
క న్వాన్ని తిప్పింది కమ్మని చల్ల. 

ద 
చిలకలు చిలక ల్లు అందుచే కాని 
చిలకలకు చూ నేమి పలుకులే శాని 

౦సల్లు హంసల్లు అందుచే కాని 


Mn 


హా 
హంసలకు దూపేమి ఆటే కాని 


16 


పాత పాఠ అతి 


పార్యాలు పార్యాలు అందు ేకాని 
పార్యాలకుయాసేమి పాట లేకాని 

కోయిల్లు కోయిల్లు ఆందుచే కాని 
కోయిలకు రూ వేమి ఘూోవలే కాని 
చిలుకల్లు మాయింటి చిన్న కోడల్లు 
హంసల్లు మాయింటి ఆడపడుచుల్లు 
వారాలు మాయింటి బాొలపాపలు 
కోయిల్లు మాయింటి కొ త్తకోడలు 


బి౬ 
వండా రారమ్మ వడక వంటబల్లు 
వల్ల భుడు అబ్బాయికి వడుగు మాయింట 
కట్టా రారమ్మ కలవతోరణాలు 
కాముడి అబ్బాయి కళ్యాణ మూానీ 
పెట్టా రారమ్మ పెల్ల.ముగ్గుల్లు 
పెంపుడు అబ్బాయికి పెళ్లి మాయింట 
తియ్యా రారమ్మ చిప్పగం ధాలు 
గ్రీలత్మీ అమ్మాయికి సీమంత మనిరి 
ఫుయ్యా రారమ్మ ఫురిటిగోడల్లు 
పుణ్య శాలి సీతమ్మకి పురుడు మాయింటి... 
చింత చెట్టుకింద చిక్షిలింతిగడి 
వెయ్యదుగ మాఆవు పెయ్యటల్ల కాసీ 


పూన పూ 6 లు 17 


ఆవుపాలు తెచ్చి పరమాన్నం వండి 
కుకువదముగ మూాఅమ్మి కూతుళ్ళ కాసి. 


అల 
నిలాటి రేవంత నిగ్గు తేలింది 
వవేజె కడిగింది యోాచాయపసుహ 
పచ్చిససుపు చావల్ల మరద లాడింది 
x అ అలో న ny “~~ ౧ 
అణుష్పసువు అన్నల చెల లాడింది 
క్‌ల్టువసుప్పు కానూ తల్లి యాడిండి 
కోమాళ్ళ తల్గొయే తాను నోపమ్మూ 
గొంతియాడిన పసుపు గోవపూ ఛాయా 
అన్నల్ల చాలెలే తాను అనాలా 
గం (+) 
అతినె ఆడినపసుపు ఆవపూ చాయ 
బావల మరడలే తాను అనూ ఆయి 


పణతి ఆడినపసుపు బంగారుజబాయ. 


IV. ప కిరములు 
ఆజ్‌ సలి 


౫౧౦ 
దంపుచదంపనగానె దంపెంత సేపు 
భఛాన్యరాసులమోద చెయి వేసినట్లు 
వంటవంటనగానె నం కంత సేపు 
వది నెళ్ళుమరదళ్ళు వాదించినట్లు. 


(టు 
అ త్తపోసినగంజి సత్తూవలేదు 
అల్లూడు సిరిపురపు గ్‌క్టాక గా లేడు. 


స 
కోటీ వేలా ధనమైన చాలు 
గోవికృషుడివంటి క్రొడు'కై న చాలు 
లతా వేలా ధనమైన చాలు 
లత, శ్రి దేవరనంటి తము శ్రకె. న వాలు, 


ఫీ 
విశాఖపట్నాన వఏధిగుమా డన 
వింతరాచకొనుకు బంతులా దేడు 
బంతి 'వెి పాలకొండసభలోన పడితే 
యిది యెవరిబంతనీ వివరించె రాజు 
నోలకొండవారి బే గొలుసుల్ల బంతి 
పాలకొండ వారిచే పచ్చల బంతి 

హ్‌ 


పాతపాటలు 19 


6 కాకుళశమువారిడె చి తాల బంతి 
నెల్లూరివారి బే న్‌కెన బంతి 
బొబ్బిలి వారిచే బంగారుబంతి. 

శ M౧౧ 


“౪ 


ఒయిపఓీయిఓయి వడాదౌాజ 

పొడిచి గెలిచిస రాజ బొబ్సిప్స్‌ రాజ 

బొబ్బిలి పొడుగా యె కిమిడి కిందాయె 

మాకుగులు మనకాయె మళ్గుమో రాజా, 
nA 

నరసన్న వేటలో భాగోతులాట 

నాజు కూర్సున్నడి రత్నా లవీట 

బటకిందున్న ది వర హాలంమూట 

ఆమనూూలు మాక్‌ సై వమూముంచిమూాట్ర, 


నిన కా 
కొయ్యతోటాకూర కొయ్యకా చెడెను 


< IN త wa - = వు 
మన సాల న్‌ పురం § Ju?) 1 ds Xe 


న గొ 
7S YU 
చిశ్చామ్మ చినగాలి పటు పెన గాలి 
ne వ కం 
అయోధ్యవిఖభుల్లూ అణ్‌గనే గాలి. 
క సై 
చని! వెరిచినట్టు పులిః సె జెరున 
అలికి వెరిచినట్లు అమ్మ: వెరువ. 


పాతపాటలు 


ఎగ కె 
పాటల పచ్చడి “రాగాలబు ఆ 
౧ తవ 
ని తేకయ్యలనూారి ముగురో పాడింది. 
ఆతు ౯9 
=o 
కూనురంల. కే సినటూ క మురుమ కకుపు 
కులముద్దరించసీ కొస "కేమి కొడుకు. 
౬0౧ 


పిడి కకు విత నాలు మడిశెల్ల జాలం 


పక వాడు వె స నంశానజాలు,. 


ర 
 —_—_——ో 


| (| 


of 
కొ తచింతాపంకు నోనెల చివుకు, 
ఎమి WY 
గొ, డాలివసా)బు పెళ్లుల్ల చివ్రుకు 
ఆలా ్ల/ 02 ౮౪ 
"దేవదారుచెక్క_ "చెట్టున్న చివుకు 
0 నోవా వై 
చేవూడివస్తాలు గుళ్గోనుచివుకు 


రావిచెట్టు చెక్కు రంపాన చివుకు 
రంభచక్కాదనము దుఃఖాన చిస్రుకు. 


౬౨ 
నాచేతిరోకళ్లు నల్ల రోకళు 
చ పాడిన అన్నల్తు రామలక్ష్మణులు 


పాతసాటలు 91 


రామలకు _ణులార రతుపతులార 
మో రెక్కు గుళ్రాలు సీలమేఘాలు 
మోాచేతిక్రత్తూలు చం[దాయుధాలు 


కు 
ఎవ్వనే చుట్టాలు యెవరు పక్కాలు 
ఎవరే మాపాుం కలిగియున్నారు 
మాసాల శి వెంకటప్ప వుండగను 
మనసులతో చిం తేల వురిభయములేల, 
కస్ట 
సింహో।ది అప్పన్న గుళ్ళ్చముందార 
సడ్డారె గొడాళ్ళు (పాణచారమ్ము 
ఎధిదూకు. పత్తారు యెబపడారు 
సంతానమియ్యమని చాలపడ్లారు-సం'తౌన, 
పీడల నియ్యమని (పసియముపడ్లారు జై బిడ్డల. 
ఫూమాళ్ళ నియ్యమని కొరిపడ్డారు _ కొమాళ్ళ, 
సింహా[ది అప్పన్న కేమి లంచము 2 
గుడిదిరుగువ _స్త్రృము గుమ్మాడిపండు 


దాగఫనడపప్పు చండుబెల్లాలు. 
క ౧౧ 








లం. 


THE INDIA PRINTING WORKS, MADRAS. 


